9 
కందుకూరి ఏ రేశలింగము పంతులు 


కాత కారిణి సమాజము 
రాజవంహేందృవరము 
1950 


కాపీ కటు 


శ్రీ 
స్త్రీనీతిదీపిక 


తేని (క్రీకవండు, పవిత్రుండు లోకగురు(డు 
సర్వశ కం డనంతుండు, శాశ్యతుండు, 
సర్వకారుణ్యు(, డభన్రండు, నర్యసాటీ, 
యయిన దేవర నుజియింగు నాత్మయందు, 


"జ వభ ర్‌ 


తే, గీ, ప్రతిదినంబును నిక్కంపుభ క్రితోడ 
మూడు వేళలయందును ' ముఖ్యముగను 
జెలువరో ! "పెక్కు మేళ్ళను జేసినట్టి 
యీశ్వరుని వేయకొమ్ము సీహృదయమందు, 

తే, గి భోజనము చేసి, నిదురింపం బోవునవ్రుడు 
నిత్యమును రాత్రి యీశ్వవ నలంతలార ! 
ధ్యాన "మొనరింపు. జెదలోనం వనువు మజుచి 
పవ్వళిం చెడుతటిని గాపాడుకొ అకు, 

అ, వె, పడశతులార ! మరలా 'ర్రూర్థింపు డీశ్యవం 
బడకనుండి లేవతడవ మఠ; 
మేను మజుచి నిద వూనియున్నప్పుడు 
కరము కరుణ మిమ్ము నరసెం గాన, 

"జే, గీ, సంపదలు వచ్చినప్పుడు సాదరముగ 

_ నట్టుదయనేసినందుకు, నాపదైన 


1. 


4 


4. త్ర్రినీతిదీసిక 


యపుడు శ్రీ ఘుముగా దాని నణంచివేయ, 
మణవకుండి దైవమును వేం మగువలార |! 
బంధు ఫ్రీతి 
పుడమి దలిదం(డ్రులును దోడయిట్టువులును 
గాక, మిగులువా "రెందైన గలుగగలరు; 
కావ్రనను వారియెడం (బేవము గలిగి యెవుడు 
వారిమాటలో మెలలగంగవలయు. చెలువ, 
ఆ, చె, అ త్రమామలకును' నాండుబిడ్డలకును 
మనసు నొవ్వకుండం బనులు చేసి 
నడుచు చుండవలయు. గడునడంకువతోడ 
ఆయ మెదను గోరుచెలువ లెల్ల, 
తే. |, ఒక్కకడువుననే వుట్టి, యొక్క_కంచ 
ముననె భుజియించి, యొకమంచముననె పండి 
యుండు తోయిట్టుపడుచులు సోదడలును 
నెప్పు డన్యోన్యమై(లితో నొప్పవలయు, 
గురుభ క్రి 
విద్య చెప్పిన గురువుల విషయమునను 
మిక్కిలి కృతజ్ఞ తను గల్లి మెల వలయు, 
వారలే తమయు క్ష (ప్రవర్తనకును 
దగునహాయు లని యెణీంగి తరుణిమణులు, 


తే, గ్‌ 


. 


ah 
లం 


సత్యము 
సర్వశుభముల కాకర ముర్విలోన 
సత్య మది "లేనిచో ధర్మనమితియెల్ల 
వ్యర్థ వుగుం గావున నసత్య మనెడుపేరు 
మోదుచవి సోశ కుండంగ మెలయగ నలయు, 


తే, గీ 


ర్ట 


8, 


9, 


10; 


శ్రీ నీతి దిపిక ర్‌ 


తే, గీ ధర నసత్యంబు లాడుట తథ్యముగన 

శాపముల "కెల్ల మూలంబు పడంతులార ! 

కాన, నత్యం'బె వలుకుండు; దాన మికు 

నొదవు నివాపర సౌఖ్యముల్‌ కొదవ లేక. 1. 
శే, గ, అతివ! యొకదానిలోం గల్లలాడి లేని, 

నెవ్వరును నమ్మ కుండుదు 'రెవుడు నిన్ను; 

నమ్మకము చెడ్డ వెనుకను నరులలోన 

జీవనము చేయుకం అను జూవు మేలు, 12, 
ఆ, వె, తలి ల్లి దండ్రు లొకట దండింతు కెతటింగిన; 

తోడివారు మిగుల సం 1 ee 

కల్ల లాడి లేని కలువకంటి ! 18. 
'తే, గ, చలువ! యొఫుడై నం దప్పింత చేసి తేని, 

నొకట మాలునూటాడక యొప్పుకొమ్ము. 

పొలతి ! సీతప్పు దా౭చంగ బొంకి లేని, 

కానిపను లొక్క_టికిని రెండౌనుజుమ్ము, 14, 

స త్స వహ వాసము 

కే, గీ, తొలుత నటువంటివారల చెలిమి గలుగు 

నట్టివారలగుణము లే యబ్బుంగాన 

శూలికలు నిత్యమును. మంచివారితో నె 

'ెలిమిం దప్పక చేయంగవలయు జుమ్ము, 15 
తే, గీ. జూరిణులతోడ, నరిగానివారితోడం 

'దాద్బువారితో, దానీవితతులతోడ, 

వరుస దుర్గుణములు గల్గువారితోడ, 

మైల యొనరింపంజెల్లదు, మగువ కేపుడు, 10: 


ర 
(ee 
cz 
డ్‌ 
ల్‌ 
లు 
ox 


నిద 
తేన, విద్యవలనను శాన 1 గాన, 
నవని 'నిదిమంచి” “యిది చెడ్డి యనుచు. చెలియ 
'చాలుడునుబోలెం దప్పక 'బాలికలును 
విద్య చేర్వంగవలయును హృద్యముగను, 
శే, గీ, వి్యేర్చినణ దొలుతను వినయమబ్బు, 
నినయమున నర్భగుణము ల్వెలయు మిగుల, 
వానిచేతను బతిభ క్రీ పాదుకొనును, 
కావునను సుందరులు విద్య గణవవలయు, 
ఆ. సె. చదువు నేర్చి శేని, సావిత్రి మొదలై న 
వుణ్యనతులచరితములను జదివి, 
వారియట్ల తాము వర్తింప జూతురు, 
తెలివి విన్తరిల్లి తీగాబోండ్లు, 
శే, గీ, చక్క.యనమునకును దోడు చదువుకూడం 
గలిగియుండిన, నందహాయలరునకును 
దావి గలిగినవడువునం దనరు చుంద్రు 
ఫువ్వుబోండ్లు, విద్యాగంధమునను గరము, 
సే, గ, చదువు లేమిని మూర్భత ముదిరియున్న 
మదవతినీ భార్యంగాం గొని మనుటకన్న, 
నూరు విడనాడి వనవాన మునరుచుటయ 
వసుధలో వాసి యని తోయ రసికునకును, 
ఆ, వె, ఇంతి చదివెనేని, యింటి వెచ్చంబులు 
బయల నుదుక 'వేయువ(స్ర్రములును 
బద్దు (పాయు చుండు భర్తకు వేటుగ 
(కనుము గలుగ కొండ జలజగంధి ! 


17, 


18, 


19. 


20, 


21, 


లీ శ్రీనీతిదీపిక 


"తే, గ, అవనిలోయల సర్వ సౌఖ్యంబులకును 
నాథుంజే నాఠులకు నిదానంబుగాన. 
దరుణి దై వంబునకు వెన్క_.దై వమంత 
'వానిగాం జూచుకొనందగు వరుని నెపుడు, 

తే, గీ ధర్జములలోన నుత్తమ ధర్మ మరయ 
మగువకు బత్మివ తా ర నును జూబె; 

యిహాపరసుఖములకు "రెంటికీ శ్యరుండు, 
నిహాసుఖమునకుం బతి, దాత లింతి శెష్టుడు, 

* వరుండు పనినుండి యింటికి వచ్చుతటేని 

బూచివ తం దలవిరియగ( బోసి కోక, 
కలిగి నంతటిలో నలక్షణము గాగ 
నుండి యెదుశేగి సంతోష మొనంగవలయు, 

సే, గీ, అలసి పతి రా గాళ్ళకు జలమొనంగి 
మంచి మాటలతో (శ్రమ మాన్సవలయు(; 
గాని పొరుగువారలతోడి కలహాములను 
"'డెగని నంసార బాధలు. 'దెలుపనాదు, 


Gil 
వా 


తే నీ, ఫురుషులొక వేళ గోపంబుపూని నతులః 
బరుషములు పల్కి కొట్టినం దిరుగ బడక 
'యోద్బకొనియుండి ఇాంతువై యున్న యపుడు 
పీంతము బోధింపవలయుయటో యిందుముఖులు, 

"శే, సీ, అతివరో ! పతి దుస్పుడే యయ్యి నేని, 
సమయమును వేచి మిక్కి.లి సరనముగను 
మనసుసకునాట వివిఢధర ములు గలిపి 
సలిపి ప వరన దింపవలయు, 


| 


28, 


24, 


2ిర్‌, 


26, 


లి, 


28, 


i త్రీ షం 
రి స్రీ నీతిదీపికో 


తేన స్వప్నముననై న నాథుని వలనం గలుగు 
తప్పులను దుర్లుణంబుల. దడవరాదు ; 
మజచిమైనను బదలతో మాటవరున 
నువిద వానీ. (బస్తావింప కుండ వలయు. 

శే, గీ, పురుములందున్న సద్దుణ వుంజములనె 
గొప్పగాయగను భౌవించుకొనుచు సతులు 


హృదయపూర్యకంబుగ వారియడలం గరము 


భయము భకియు వెలయింపవలయుంజుండు, 
తేని, చె వనంకల్పమునం జేసి తరుణులారా ; 
యంగహీనులును దరిద్రుల న పతులు 
మోకు లభియించినను, వారి మొణీ నడప 
శెంతయును భక్తితోం జరియింపవలయు, 
తే. గీ. పరపురుషులెంత సౌందర్యవంతులై న, 
భె ర్య శర్యాది గుణముల దనరి యున్న, 
సుదతి వారల గన్నతి చూడం గూడ 
దితర నరుపొందు తృణముగా 'నెంచవలయు, 
ఆ, వె, మంత్రతం[తములను, - మందుల, నాధులు ' 
వశ్యు లగుదు రనుట వట్టిమాట ; 
"తెలిసెశేని, మున్ను గల (పేమయును బోవు 
గాన నిట్టి ఛ్రములు మానవలయు, 
ఆ, వె, పురుముడూర లేకపోయిసం బూయబోండీ 
పూలు నగలు మేనయటూనరాదు, 
నిలువ గూడ దింతి తలవాకిటను చేరి, 
నాతి పెద్ద పెట్ట నవ్య రాదు, 


29, 


80, 


పే, 


2, 


88, 


84, 


క్రీ నీలి దీపిక 
మిఛ వ్యయము 


తేని, కష్టపడి భర్త యెందైనం గడన చేసి 
యింట నుంచినవ స్తువు లించుశ్రై న 
వ్యర్థముగ బోవుటకు నోర్య కతివ యెపుడు 
వాని మితముగా వ్యయ పెట్టవలయుం జమ్ము. 

తే, న్‌, అధికముగ. 'దెముటంచును ననుదినంబు 
మగని బీడింప కనువున నిగురుబోండి 
కలుగునంతటిలోపలం గడుపుకొనుచు. 
'జెలివి తేటలు గలిగి వర్తింపవలయు. 

తేని, భాగ్యవంతులు ధరియించు వస్త్రములను 
భూషణంబులం గనుంగాని బుద్ధిహీన 
లై ననారులు నాధుల వాని. వమకుం 
"డెండటంచును వీడింత్రు దీనవృ ల్లి, 


సుగుణములు 
లే, గ్‌, పువ్వులును, మంచిబట్టలు, భూషణములు, 
సుగుణములయట్ల యెన్నండు సుందరులకు 
శోభ తేశేర వది గాన సుదతులార ! 
సుగుణనంపద గడియింపం జూడు డెపుడు, 
ఆ, వె, సీతి లేకయున్న, నిఖలంబు చెడిపోవు, 
సీతి గలుగునతికి నిఖల ముండు, 
నీధరి(త్రిలోని చేది యె'ట్టునను, 
నీతి విడువరాదు నెలంత యెపుడు, 
శే, గీ, తనకు దైవంబు దయచేయుదానితో నె 
తృప్లిపొండిన సుఖపడు 'దెజువ యెనవ్ఫుడు, 


శిర, 


86, 


శీ7, 


ఏ8, 


89, 


లేన్‌, 


అ, వె, 


శ్ర్రీనీతిపీపక 


.కాలఖేవని వగభాొందువాన గతము 


వ్యాధి చేనట్టి ఇభాధను బడుచు నుండు, 
సౌఖ్య మెక్క_డనో విశేషంబుగా 
గలుగుననుకొంట |భమసుండు కలుకులాగ |! 
శాప్రురము సేయుచుండు సౌఖ్యంబు సతు 
తనివి గల చేని, నిలిచి మామనసులంబె.,. 
తుష్టి 'లేకయున్న, దొరకదు సౌఖ్యంబు, 
కొట్లకొలందిధనము కూడియున్న. 

గుడువం గట్టనున్న, గొప్పగృపహాములున్న, 


నొడలినిండ లతుతొడవ్రు లున్న, 


లేన్‌ 


గ 


శే, గీ, 


తే.గీ 


తే, గి, 


త్యాగము | 
“తాను జేసినధర్మం బె తన్నులాచు” 
ననెడు లోకో క్తి చి త్తంబునందు నిలిపి, 
భ రయును బంధువులు నియ్యంబని చినట్టి 
(దవ్యమున బీదసాదలం దనుపవలయు, 
త్యాగ మొనరింప నగునన్న యానచేత 
ధవ్లండుం జుట్టంబు లిచ్చినధనము గాక, 
తాను జాటుగం దీసి యద్దాని నొక్క 
ఉనరగింజను బరులకు. బెట్టరాదు, 
దాసనదాసీజనంబుల దయ దలిర్చం , 
'బెట్టువోంతలం దనువుచు, వెలంది వారి 
గదిమి చీటికిమాటికి గసురుకోక 
వారు (పేమింప వ_ర్గింసవలయు చాను, ' 
మున్నె తనక కియు నశ కి యెన్ని చూచి 
యుతేరులకు నెప్పుడును మాట యియ్యవలయ్యు, 


40. 


41, 


42, 


48, 


44, 


45, 


శ్రీ నీతి దీపిక 


వచ్చె నేనియు, మతి యేది మెట్టు లన 
దీర్చ్వవలె దాని ధర శింబు తెగకయుండ, 


చార్య ము 


ఆ, వె, వొంగతనము చేయ నార పట్టి శిక్షీంచు; 


నిరుగుపొరుగువార లెగ్గు లెంత్రు ; 
పరమునందు నరక బాధలు వెకోొను ; 
చోపములకుం గుదురు దొంగతనము, 


తే, గీ, ఎవరు పట్టుకో గలరని యెంచుకొన్న, 


చాలనేరదు చౌర్యంబు ధరణిలోన ; 
దాంగెనేనియుం జానరో! దైవ మైన 
గాంచి శివీంపండే యట్టికట్టిడులను : : 


కేగి, భామ తెప్పుడుం దృణ మైనం జవాను 


వారియనుమతి జేకుండం జేరం బోయి, 

ముటుకో రాదు ; పొరపడి ముట్టుకొన్న, 
ల | లు. 

శాశ్వతం బైన యపకీర్సి 'నంఘటిల్లు, 


శే. గీ, కొమ్మ ! యజకాలునను ముల్లు (గుచ్చుకొన్న 


నెంత నొప్పిగ నుండునో యొటింగి సీను 
జీవహింన యెన్నండును "జేయ బోకు ; 
జంతువుల కన్నింటికి బాధ నమమె కాన, 


శే, గీ, దయను మించినధర్భుంబు ధరణిలోన 


వెదకి చూచిన నొక్క_టి వేజిలేదు ; 
'కావునను దీని మది నుంచి కన్నెలార ! 
భూతదయ గల్లి మెల;గుడు పుడమి మింద, 


Hu 


46. 


47. 


48 


49, 


ర్‌, 


క్‌], 


12 


న! hs 
గ్ర్రీ నీతి దీపిక 


లే న్‌, మేక మొదలుగా గల సాధుమృగములకును 


బాధ పేయుదు రూరక పాడునతులు ; 
తమ్ము మించెడు వా రటు తము. గొట 

ణా 2 అ 
నెట్టు లుండునొ యొక్కిింత యెొటులగ వలదే ? 


శే, గీ, చిన్నజంతువ్రలకు బాధ సేయుచున్న, 


నంత కొంతకు నజె నసాదయంబునకును 
బట్టు వడి, కొన్ని నాళ్ళ లోపలచ నిజము 
మనుజులకు. బీడ గలిగింప మనసు పుట్టు, 


శే, గీ, ప్రాణికోటిని దయ గల్లువారియందు 
య ౧ 


"దైవమును జాల దయ గల్లి తనరు గాన, 
సామజంబున కే నను దోమ కెన 

[+ WE Oe 
నిర్నిమి_త్తంబుగా బాధ నెఐప రాదు, 


కోపము 


"లే, గ, కోపమే పాపముల శెల్లం గుదు రటంచు 


చెప్పుడును దొంటిపెద్దలు చెప్పు చుంద్రు ; 

పా దె సై 
దీని మదిలోన సతతంబు దృఢము చేసి 
మూానినులు కోప మనువూట మజవ వలయు, 


"తే, గీ, కొలువు కదిరినవారి.పై . గోపపడక, 


ఆ, 


మంచితనముననే మిరు మగువలార |! 
పని గొనుం డందువలనను చాటు కరము 
భ కియును శ్రద్ధ కాన్సిం్యత్రు పనులయెడల, 


"వ, పనుల బనుచునవుడు పనివారలను మోరు 


కోనరు చుందుశేని కాంతలార ! 
పనిని జేయ పుడు బాగుగ ; మజి మికు 
(గూరురాం (డ్రటంచుం "బేజ వచ్చు. 


ధ్‌లి, 


ర్‌లి, 


54, 


ఫర్‌, 


56, 


వ్‌ 


గ్ర సీ తి దీపిక 


తే. గీ, లేమ | తిన్నయణా మాటాడ వేసివారు 
"తెలివిలేమిని నినుం దప్పం బలికి శేనిం 
దప్పుగాం బట్టుకొని దాని దడవ్రకొొనుచుం 
గోవ పడకుము వారిపై6 గొదవ లెన్ని. 

పాటు 

ఆ, వచే. పాబు పడిన, నొడల బలము 'లెన్సగ నుండు. 
బాటు పడిన, 'మేనివ్యాథి పోవుం ; 
బాటు పడిన, సుఖము బాగుగ గలుగును ; 
బాటు పడల వలయు భామ అెందు,. 

ఆ, వె, ఇంతద్ర)వ్య ముండం నిట్లు సొగుచు నుండం 
బరిజనంబు నింత బలిసి యుండ, 
నడచి పనులు సీయ నా కేమి యనం బోక, 
పడతి మెవ్రుడుం గష్ట్రపడంగ వలయు. 


ఆ, వె, పనులు సేయునెడలం బడతుక యెప్పుడు 
దాసివతను డాని చేసికొనుచు, 
ననుభవించుసమయమున రాణికై వడి 
ననుభవింప వలయు, నడ్డులేక, ” 

శరీ రారో గ్యము 

శే, గీ, అన్ని ధర ంబులను ముఖ్య మైన దరయం. 
దనదు'బేహూంబు కాపొడుకొనుకు కాస, 
శేనిపోనియాణారముల్‌' పూని, పొలతి ! 
యొడలు చెడయగోట్టుకొన కన నుండ వలయు, 


కేన, పా)లుమాలక' 'భామినుల్‌ (ప్రతిదినంబు 
స్నాన మొనరించుచును దముమేనిముటికి 


18 


ఫది, 


ర్‌ం, 


60. 


61, 


62, 


14 స్రీ నీతిదీపిక 


పాయునట్టుగ( దోముకో వలయు నొడలు, 
రోగమును నొప్పి లేకుండ సాగుకొజకు, 

తే, గీ, ఎపుడు స్నానంబు మానక యిందువదన 
విలువవస్ర్రంబె వలె నని వెట్టిపడక 
ముతక _దైనను గానిమ్ము ముటికి వేని 
వ్యస్ర్రమునె ధరించుకో వలయు. జుమ్ము. 

తే, గీ, కలం కలం (తొగినం గలుగు వ్యాధి; 
వాన్తవము దీని మది నుంచి వడియయగట్టు 
నిర్శులజఖం'బి (తావుచు నెలత యెపుడు 
'తేర్చి తనవారి కీవఅం జేటసీ ర, 

ఆ. వె, మితము తప్పి తినుట మేలుగా 'దెన్నండు. 
తినియెనేని, గొప్ప తెవులు వచ్చు ; 
వల దనంగ. గొంత వడ్డంచుకొం డంచు. 
'జఇజలను బలవంత పెట్టరాదు. 

కే, గ, మంచివాయువు లేచేని మనుజులకును 
వ్యాధు లొదవును గావున వనజముఖులు 
తలువులన్నియు మూయక' తగిన గాలి 
పడక్‌యిలుసేరు పనిం జూడ వలయు. జుండు, 

శే, గీ, గాలి దుర్గంధనహితమై కదిసె' నేనిం 
గలికిరో ! దేహమునకు రుగ్గుతలు వచ్చు ; 
నీంటిపజ్జను ముటికిసి “రెన్నంటికిని 
నిలున నీయక్‌ మమ్ముయో సెలంతమిన్న ! 

శాంత త్య ము 

తే, గీ, సర్వధర్మంబులకు నొక్క శొంతగుణమె 

వన్న చెచ్చునలంకార మన్నులార | 


68, 


64. 


65, 


66, 


67, 


68. 


నీ; 


el. 


al 
వ్‌ 


తే గీ, 


శే, గీ, 


యున్నిపాటులు పడి మొన నెల్ల వారు 
శాంతతను దాల్చుయత్నంబు నలుప వలయు, 
దానదానీజనంబులు తగవు మాలి 
తప్పు వేసిన, దానినె తడవ శెపుడు 
పైరణ వహించి యొక రెండుసారులై న 
వారి మన్నింప వలయును వారిజాస్య ! 

భె ర్య ము, 
ఆపదలు వచ్చినప్పుడు నలరుబోండ్లు 
తాము ఛై ర్యంబు విడువక, తక్కు_గలుగు 
వారి నూతార్చి దుఃఖంబు వాప వలయు; 
ైర్యమున నాపద నగంబు తగ్గి పోవు, 
వసుధ చెపు డై నను విపత్తు వచ్చినపుడు 
శతాల్లి విడనాడి వగ గూరి తలతో చున్న, 
దొనయు శెట్టింపుగాగను దోయం గాసి 
కొంచ మైనను గార్యంబు కూడిరాదు, 

గ్‌ ర్వ ము, 
చక్కందన మున్న, నంపవ చాల నున్న 
"వేవ భోవిలోన నాపాటివా రటంచు 
విబ్దపీగంగం దగ చెందు 'వెలందులకును ; 
దాన సెంతయు సె గ్దగుం వప్పకుండ, 


ఎంత మొశ్వర్య ముండునో యంతయడం/ు 
వోనర మెలంగంగ వలఠెం జుండు వనితలార ! 
నర్వసుగుణంబు లుండియు జాల, నొక్క 
యడశువయె 'జేనివో వ్యర్థ మవియు గాడ, 


69, 


70, 


71, 


72, 


78, 


16 


శే, 


el 


el. 


ఫ్రీ ష్‌ 9 
స్ర్రీనీతిదీ పిక 


, అడి మడంగి యుండునతివల నందజు 


గీ, 


ఈ 


భునముగాను జూతు రనవరతమ్వు 
విజ్జవీయ చుండువెలందుల సెల్లరు. 
జులుకోగాను జూతు రిలను నెపుడు. 


కలిమి తన కెంత గలిగిన గర్వపడక 


బీదసాదల నరయుచు వినయ మొప్ప 
నొరులహృదయంబునకు బాధ యుదివ కుండ 


'మెలంగుచుంజెడి మెలతయె మలంత యందు, 


వూ జి, 
కొండెములు చెప్పుకంకును సూర మైన 
కార్య మొక్క_టి యెందును గాన రాదు ; 
కాన, లేనివి కల్పించి చానలార ! 
యొక్‌రిపయిం జగ బోకండీ యొదులతోడ, 
'వెలందిరో ! సీవు విన లేదె “విన్నమాట' 
కన్నం జెప్పడుమూట చే” టన్నమాట : 
కనుక జెవి యిచ్చి ఇాడిని వినరు తమ్ము 
ఏంజి'వేసి, యన ౦బు, లం ఫలానా: 


తలా స. 


, ఒకపరోపకారంబు చేయుటయె శాబె 


యిలపయిని జన్ల్ల'మె_ర్రీన ఫలము మనకు; 
గాన మనమేలు చూడక యనం వరుణి ; 
పరుల కుపకార మొనరింప వలయు(జూ వె, 


స్ట మహిని [మన మెల్ల మనుజసామాన్యముగ ను 


జూన! దైవ కుటుంబములోని వార 
మగుట, లేమిచే, నొక్కండు పోగులు చుండ 
సాయ మొనరింవ కుండుట చనుసే వెప్టుము, 


75, . 


76, 


77, 


78, 


79, 


80, 


శ్రీనీతిదీవిక 
సమబుగి,.. 
ధి 
శే, గ, ఎలజను నొక్క బె వంబె యిల సృజించెం 
ళా నా 
గాన్రునను, భేద మెంచక కలుకులార ! 
యక్క... సెలియండ)వ లె జూడ నగును శ్రీల 
బురుషులను జూడ వలయు సోదరడలమాడ్కి_, 
తే, గ. ఎదుటివారికి మర్యాద నెణీంగి చేసి 
వారిచే, దాను మరియాద పడయ వలయు; 
బఠులం దొలుతను గారవపఠరుప కున్నం 
దలకు గౌరవ మబ్బదు తధ్యముగను, 
| బాలశి త ణము, 
ఆ, వె, పిల్ల లొక్క వేళ నల్లరి చేసిన, 
బుది చెప్పవలయు బుజగించి ; 
థ్‌ జ 


నయము భయము చూపి న్యాయంబునకుం ది)ప్పి 


పెలువ తగినళితు సేయ వలయు, 

శే, గ, తెజవ నోటికి రానట్టితిట్లు తిట్టి 
గొడ్డు బాదిన శె వడిం గొను నేని, 
దా మృగ ప్రాయ, యాట యందణకుం 'దెలువుం 
గాని 'ాలునకును బుద్ధి గజవ లేదు, 

. వివిధ భర త్రము లు, 

ఆ, వె, ఎదుటివారు నీకు నేరీతిం జేయంగ 
వలయు నంచు మదిని దలంయ కొనెదొ, 
యెదుటవారి కీవు నెప్పుడు నారీతిం 
జేయు చుండవలయు. దోయజుూవీ.! 

తే, గ. కుడిచి కూద్చుండి యేమిటం గొదవ తేక 
సీరిని వారిని( జేరిచి యూరివారి 


1? 


81 


82, 


88, 


84, 


ర్‌, 


18 క్రీ నీతి డీ పిక 


దోషముల. చెన్నుచుండుట తుచ్చగుణము ; 
శాన, మంచివా రటువేయ మాన వలయు, 
"తే, గీ దై వవశమున నన్యులతనువ్రలందుం 
గలుగువ[శ్రతలను గాంచి చెలువలార ! 
నవ్వం దగ దించుకయు నట్టినరులం బిలిచి 
చేత నైనవో సాయంబు చేయ వలయు, 
శే, గీ, నిత్య మరుణోదయంబున నిద్ర లేచి 
దంతధావన మొనరించి తగినరీతిం 
(శాంచిపనులను దీటిచి (ప్రతిడినంబు 
నిల్లు శుచిగాణగ నుంచంగం జెల్లు సతికి, 
"తే, గీ, ఒరులనంపదం గనుంగాని 'యోర్వ లేమి 
దుర్దణంబులలో నెల్ల దుర్లుణంబు; 
సుదతి యెప్పుడు నట్టి యసూయ విడచి 
వుడమి సరివారు మెచ్చంగ నడువ వలయు, 
బే, గీ, ఇతరు లొనరించుమేలును నించు శేని 
మగువ లెప్పుడు గల నైన మటవ రాదు ; 
కొంచ మైనను గొప్పగా నెంచికొనుదుం 
చేత నౌ మేలు (కమ్మ్శజం జేయ వలయు, 
లే గ్‌, ఇంట. గల గుట్టు పరులకు నించు ేని. 
'జెలియ' సీ౮సాడ 'దెటు నైనం చెలిసె నేనిం 
గార్యముల కెల్ల భంగంబు కలుగుం గాన ; 
"మలంత కడు మెలంకువ గల్లి మెల వలయు, 
"జే, గీ, వీరికడమూట( గొనిపోయి వారికడను, 
వారికడ మూటలను దెచ్చి పీరికడను, 


86, 


87, 


88, 


89, 


90. 


91. 


క ళీ 
స్ర్రీసీతిదీవిక 


"డెలుపంబోకుండు మొ రెందు బెజవలార'! 
"ఇెలిపినను నిందపా లౌదు రిలను మిగుల, 

ఆ, నె, ఇద్ద తొక్క_చోట నేకాంత మాడంగం 
బభొంచి విన రాదు మించుబోండి ! 
వినుచు నున్నయపుడు కనిేని వారలు 
కలహ మొదవుం జమ్ము కలువకంటి ! 

"లే, గీ, ఇరుగు పొరుగు నారులకడ నించు కై నం 
బరుహవాక్యంబు జిహ్వా(గభాగ మెసుడు 
కదియ నీయక వారితో గలసి మెలసి 
యెల్ల శౌనన మెలంగంగం చెల్లు సతికి, 

శే, గీ, పజ్మభేదంబు సేయక పదిగ నరసి 
యందటకు "నేకరీతిగా ననువుమోలు 
భ త్యభోజ్యముల్‌ వడ్డింప వలయుం జూవె 
కీ రికే యాశ పడునట్టి కీరవాణి, 

ఆ, వె, పుట్టినింటివారు భువిలోన (శ్రీమంతు 
లగుచు నున్న. గాని యందు, బోక 
నెలత యెపుడు మగడు నిరు'పేన మైనను 
నిలువ వలయు నతని నెలవు నందే, 

తేని, ఖ్యాతిమైన నపఖ్యాతిమైనం బతికి 
భార్యమూలముగా న వచ్చుంగాన, 
లేశ మైనం (బమాదంబు "'లేకయుండః: 

_ చెజువ నన్మార్ల నటనం (బవ ర్సింప వలయు, 
శే, గీ, కుట్టుపనులను నేదుచుకొని నెలంత 
తనదు రవికలు బట్టలు తానె కుట్టు 


19 


92. 


98. 


94, 


95, 


96, 


97. 


) శ్‌, ర. 
లీ0 (త్రై సీతి వీ పిక 


కోనగవ అం గాని యిది కుట్టు డనుచుం 
బొరుగువారల  నడుగంగంబోవ రాదు, 98, 
లే, న్‌, సేవకుల చనం దా నాజ 'చేసినటు 
కం షా లు 
లోకి యిదిచేయు మోసి యనక, 
అమ్మ యిదిచేయు మదిచేయు మయ్య యనుచు 
'వేడుకొనునట్లు చెప్పుట వెలంది కగును, 99, 
తే, గీ, చిన్ననాటనె, పాకంబు జిహ్య కింపు 
గాయగంజేయంగ నేరిచి కలువకంటి 
(ప్రతిదినము భోజనము నెల్ల వారలకును 
'వేళపట్టునం దప్పక పెట్ట వలయు. 100 
—:(0):— 
తే, గీ, బాలికాపాఠశొలల నోలిం జదువు 
చిన్నతరగతులం దున్న కన్నియలకు. 
గాగ గ్రీనీతిదీపిక నాలో దీని 
కందుకూరి-పీరేశ లింగము రచించే, 101. 


Wn 
నంపూర్మము, 


బాక్సు ము(చాకురశాల. రాజమం 


